- నటీనటులు - 


యం జి. ఆర్‌, - బి సరోజాదేవి 

యం. ఆర్‌, రాధా - జెమినీ చంద 

అళోకన్‌ _ యం. వి, రాజమ్మ, - దేవర్‌ 
మొదలగువారు నటించిరి. 


oo i 
కధ దేనర్‌ ఫిలిమ్స్‌ 
మాటలు మద్దిపట్ల సూరి 
పాటలు వడాది 
సంగీతం 1౬. V. మహదేవన్‌ 
' కూర్చు R. హనుమంతరావు 
నిర్వహణ K: రాధాకృష్ణ 
నిర్మాత చెరుకూరి, శేషగీరిరావు 
దర్శకుడు M. A. తిరుముగం 
స్టూడియో: వాహినీ _ విజయ - జయంతీ 
పబ్లిసిటీ కన్స ల్రైంట్సు బి.ఆర్‌. పి. 


డిస్ట్రి బ్యూటర్సు 
ఆంధ = ఆ ప్రీమియర్‌ 
నైజాం ద “జం ఏ వాణీ 


సీడెడ్‌ . త చా = జయలజ్మీ 


యు. విశ్వశ్వరరావు సమర్పించు 
విశ్వశాంతివారి చితం 'హంతరుడెవరు భో 


-ా-ఫి క ధాస౦ [గవా౦:;- 


అది ఒక భయంకరహత్య టే ఎక్కడో జరిగింది. యిది 
రెండోహత్య, sien జరిగింది, రెండు. శవాలూ 
ఒకి గోతిలో పాతిపెట్ట బడ్డాయి , ' ఆ గోతిదగ్గర జరిగిన సంఘర్ష 
ణలో మరోహత్య జరిగింది కారణం ఏమిటి ? కారకులెవరు ? 

పోలీసులు ఆచూకీ తీస్తున్నారు, వారికి సహాయంగా నిల 
బడ్డాడు డాక్షర్‌ చందం. 


ఆ సంగతి తెలిసిన నిత్యానందం డాక్టర్‌ చందాన్ని ఒక 
కంట చూడాలన్నాడు. ఏదోవిథంగా అతన్ని యింటికి రప్పించి 
(శేయోభిలాషిగా నటిన్తూ బుద్ది చెప్పాలనుకున్నాడు. అలా చేయ 
డంలో తనకు కలసివచ్చే దేమిటి? అలా ఎందుకు చేయాలనుకున్నాడు, 


నిత్యానందంగారు ఆ ఊళ్లోకల్తా బాగా వున్నవాడు. భార్య 
కామాక్షమ్మ మహా ఉత్తమరాలు. వారికి ఒక్కగా నొక్క కుమార్తె 
"పేరు జయలక్షి ్థ, M. B. B.S. Final Year చదువుతోంది. 

సీమ టపాకాయ పద్దతిలో ఏర్పడింది పరిచయం, డాక్టర్‌ 
చంద్రానికి జయ క్షికి. కేన. ఒకనాటి ఒక రక మైన సంఘటనతో 
ఒకరి నొకరు కౌగలించుకున్నారు. వయసులో వున్నవారు. చూపులు 
కలిశాయి. సిగ్గులు విరిశాయి. చిలిపి చేష్టలు ... చిలిపి, మాటలు... 
బాధ్యత తెలియని పసివయసు... అందుకే 

“పరువులిడే పసివయసు నీకేమి తెలుసోయ్‌” 

““ఉలిక్కిప డే ఇలివగల. నీకేమి తెలుసోయ్‌” 

“నవరసికా యువతి కథా నీకేమి తెలుసోయ్‌్‌” అని ఎంతో 
హూందా*గా (ప్రకృలు వేస్తుంది. 

సమాధానంగా “కమ్మని చెలి్ఫాదయం .. .. జత అమరిన ఒక 
అందలో అనుకుంటూ నామస్మరణ చేస్తాడు మన డాక్టర్‌ చంద్రం. 
చాంతో శులిఫోనులు బిజీ అయిపోయాయి, పెండ్లి చసీకుందామనే 


నిర్ణయానికి వచ్చేశారు. తన గారాబు చేస్ట్రలన్నీ ఉపయోగించి 
ఎలాగో తల్లిని ఒస్పించింది. మరి నిత్యానందం ఒప్పుకుంట "డా ? 
ఒప్పుకుంటా డేమోగాని మరి పోలీసులకు సర్వకాల సర్వావస్థ 
లలోనూ సహాయకారిగా వుంటున్న ఆ డాక్టర్‌ తన యింటికి అల్లు 
డుగా వస్తే పరిస్థితులు ఎలావుంటాయో ? కాపట్టి.. 
నిత్యానందం ఆ సంబంధానికి ఒప్పుకోవాలా జ్‌ వద్దా 2? 
ఒప్పుకుంటాడా లేదా 
జయలక్ష్మి ... చం[దంల వివాహం సవ్యంగా జ జరుగుతుందా ? 
డాక్టర్‌ పోగీసులకు సహాయ పతడంలో కృతకృత్యు డౌతాడా? 
అన్ని హత్యలకు కారణా లేమిటి ? హుంతకుడెవరు గి 
ఆ హంతకుడెవరో వె డి తెరపై చూడండి. 
ఒక (పార్గనః- దయచేసి కథ ఎలా ప్రారం భమయ్యింది ఎలా ముగిసిందీ 
ఎవ్వరితోనూ చెప్పవదు. 


* పాటలు * 


రచన : వడ్డాది. పాడినవారు : జానకి & కోరస్‌ 


జయలక్ష్మి : రతనాలబాల మో కోసం 

ఆనురాగమున చేసె మృదుహాసం 

లతలోని పూలు పరవశమై 

కొనియాడె వీయముగోల మనసే స్నేహం 1రత॥ 
కలసి చెలువమున తిరిగే మూ 
మదికలచు పరువమునమురిసే మూ 
సుందర వనాల ఆడేమూ 
చెలిహృదయాన మోహాలు నిలి 


'పేమూ !రత॥ 

కేరించు హృదయాలు వూయల 
చందం 

కవ్వించి మోహించు యువతు': 
అందం 


మందార మకరందం సుందరి డెందం 
ఈభోగాలు భాగ్యాలు సుదతుల 


సర్వం 


రచన : వడ్డాది. పాడినవారు: సునీల. 
వం. పరువులిడే పసివయసూ - నీకేవితెలుసోయ్‌ 
స్ట _ మలైవువ్వు మధువులో - మెకంవంటిదోయ్‌ 
ఉలికి పడే చెలివగలూ - నీకవితెలుసోయ్‌ 
న 
we విల నురోయ్‌- నీ కేంనితెలుసోయ్‌ 
ఈ పసిడివన్నె “కన్నె మనసు-తేనెవంటిదోయ్‌ 
నవరనసికా యువతికథా-నీ కేవితలుసోయ్‌ 
నే-కన్నుకన్నా కలివినిన్నే-కలచినేతునోయ్‌ ॥పరు॥ 
మోహనమొ మా చెలిమి-నీ కేవితెలుసోయ్‌ ఒక 
మారు మనసు కలిసిన చో_మరులు వీడునోయ్‌ 


పువ్వు రెమ్మా పూలకొమ్మా-ఏ'మోవిన్నారా-నాదు 

ముద్దుముద్దు పలుకుల కే-మురిసివచ్చా గా ॥పరు॥ 
రచన : వడ్డాది. పాడినవారు : మాధవపెది 
చందం : కమ్మని చెలిహృదయం 

జత అమరిన ఒక అందం 

సోగకనుల చూపుల సొగను 

దోచెను నాదుమనం॥ 

మురిపించే నవమోహాని- రూపం 

మరిపించెను హృదయం 

ననువలచి విలాసము 

ఒలుకుచు పలికిన 

విరియును ఒక అందం॥ 

కలికి కులుకు వలపు వినోదం 

ఆనంద పరవశ మే 

వింతచెలువము చూపి వలదని అలిగిన 

ఆశలు పులకించూ॥ 
రచన : వడ్డాది. పాడినవారు : ఘంటపాల డ& సులి 
జయలక్షి : తగ్గవోయి తగ్గవోయి కొంచెం 

షూ మగువది మొగ్గవ - టి పరువం 
చందం క మొగ్గవంటి మొగ్గవంటి పరువం 

చెలి విలువగు వలపులె స్వర్ణం 
చంద్రం : ముద్దుముద్దు పలుకు లె జం 

కన్నె ముద్రబంతి పూలగుత్తి తి చందం 

చిట్లి చిట్లి సిలువకు a 

నను తట్టితట్టి వలచును రోజు 
జయ క వద్దువద్దు చాలునిక విరసం 

ఎంత సిగ్తుసిగ్దు వలదిక సరసం 

గుసగుస లాడినది లోకం 

దీని తస్పదియ్వ ఎందుకింత వైరం ౪మొగ్గ॥ 


జయ నినుగని విరిసెను హృదయం 


చం : చెలినగవులె విడువని బంధం 
జయ : చెయ్యి చెయ్యి కలువగ సౌఖ్యం 
చం 1 కన్నెపిలపాందు మల్లెపూల తల్పం; 
రచన : వడ్డాది. పాడినవారు : ఘంటసాల ఉ& సునీల 
చంద్రం ఏ  మోహములి వికసించి 
జయ : పూలుపూసెనీ కొరకు 

మరులువిడి మోజుపడి 

చేరితివా! సొంపుకూర్చితవా ॥మో॥ 
చం స్థ చందనపు తరువులందు 

అందమగు చిలకవుందీ 
జయ : చేరలేవ రాచిలుకను 

గారమునా అనురాగమునా ॥మో॥ 
గం : ఈడుగల జోడువుందీ 

తలవులలో నిజమువుందీ 
జయ : తీయనైన కోర్కెలనూ 

తెల్పితినీ 

నీపె నిల్చితినీ ॥ మో; 
రచన : వడ్డాది పాడినవారు : ఘంటసాల & నుసీల 
చందం : హల్లో హల్లొ సుఖమా 
జయలక్ష్మి : అబ్బాయ్‌ కొం కెతనమా ॥ 
చం॥ 3 అర్హరాత్రి విరసమా కులీఫోను సరసమా 
జయ ఏ; మాటలింక మానుమా మగువ మనసు తెలియుమా॥ 
చం : తొలివలపుల విరహ మే కవితలందువింటి మే 
జయ : కన్నెతోటి సరసమా కంటికి కునుకురాదు సుమా॥ 


జలదరించుహృదయమోయ్‌ ఇ'క్రేవచ్చును మెక మోయ్‌ 
కానరాని కలవరం అటే వలపు సారమె 

జయ : అలరింక వీడుమా తగినమందు వేయుమా 

కలవరింత మానుమా కళ్యాణ మె మందునుమా॥ 


లి 
0 


es 
రో 


వూ రాబోవు 
బ్రహ్మాండమైన చిత్రం 


నానీ 


హః 
mo 
భు 
కళ్ళు (సన్‌ పే 
శ్రీథర్‌ 
ఫొటోగ్రఫి 
వి నె ంట్‌ 


దర్శకత్వం 


నిర్మాత 
౮. విశ్వేశ్వరరావు, ౩.9, 


కమలేం దర్రాన్‌, నానుమాన్‌ పేట విజయవాడ _8, 


